The Prayer that Jesus taught 
యేసు బోధించిన ప్రార్థన 


" After this manner therefore pray ye: 
అందుచేత ఈ విధంగా ప్రార్థన చేయాలి: 


Our Father which art in heaven, Hallowed be thy name. 
పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక 


1. Thy kingdom come. 


నీ రాజ్యం వస్తుంది గాక. 
Thy will be done in earth, as it is in heaven. 
నీ సంకల్పం పరలోకంలో లాగే భూమిమీద కూడా 
నెరవేరుతుంది గాక. 


" Give us this day our daily bread. 


మా రోజువారీ ఆహారం ఈ రోజున మాకు ప్రసాదించు. 


"and forgwe us our debts, as we forgive our debtors. 


మాకు రుణపడ్డవారిని మేము క్షమించినట్టే నీవు మా రుణాలను 
క్షమించు. 


"And lead us not into temptation, but deliver us from evil: 
For thine is the kingdom, and the power, and the glory, for ever. 


Amen. 
మమ్ములను దుప్‌ప్రీరేపణలోకి నడిపించకు. చెడు నుండి మమ్మల్నీ 
విడిపించుము. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు. 
Matthew మత్తయి 6:9-13 


Thekeyinfo@protonmail.com 
See hereyy, Library: https://archive.org/details/@mav64 


